Registered No. HSE -49/2016 


was loose 


సభుత్వం 


ఆంధ్రప్రదే 


KUA 


ANDHRAP 


आध्रप्रदेश 


a 


" 
HRA 
PRADESH 


= 


RIGHT TO 
INFORMATION 


TORON 


9 


సత్యమేవజయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W .No. 12 


AMARAVATI, TUESDAY , MARCH 26 , 2019 


G .866 


PART I - NOTIFICATIONS BY GOVERNMENT, HEADS OF DEPARTMENTS 

AND OTHER OFFICERS 


- - X - - 


NOTIFICATIONS BY GOVERNMENT 
ENVIRONMENT, FORESTS , SCIENCE & TECHNOLOGY 

DEPARTMENT 
( SECTION . II ) 


RAJAHMUNDRY CIRCLE - ELURU DIVISION - RESERVATION OF COMPENSATORY 

AFFORESTATION BANGLAKONDA FOREST BLOCK , ITIKALAKUNTA ( V ) , 
BUTTAIEGUDEM (M ), IN WEST GODAVARI DISTRICT TO AN EXTENT OF 
23. 77 . Ha. OF LAND , UNDER SECTION 24 OF THE ANDHRA PRADESH 
FOREST ACT, 1967 AS COMPENSATORY AFFORESTATION BANGLAKONDA 
FOREST BLOCK . 


[ G . O .Ms. No. 82, Environment, Forests, Science & Technology (Section . Il) , 

6th August, 2015 . ] 


NOTIFICATION 


In exercise of the powers conferred by Sub - Section (1) of Sec .24 of A . P .F . 
Act, 1967 ( Act. I of 1967 ) the Governor of Andhra Pradesh hereby declares the 
forest land described in the schedule below (delineated in the map kept in the office 
of the Principal Chief Conservator of Forests , Andhra Pradesh , Hyderabad ) to be a 
protected forest with effect from the date of publication of this notification in the 
A . P .Gazettee . 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE , March 26 , 2019 


SCHEDULE 


Name of the District 


West Godavari 


Name of the Division 


Eluru 


Name of the Range 


Kannapuram 


Name of the Taluk / Mandal 


Buttayagudem 


Name of the Village 


Itikalakunta 


Name of the block declared to be 
Protected forest 


Banglakonda 


Area of the block declared to be 

Protected 


23 .77 Hectares ( Perimeter 2 .064 km ) 


Particulars of the area included in the proposed Forest Block (As per revenue 
records - Adangal) 


Village 


Survey 

no . 


Classification / 
Nature of the 

land 


Extent of survey 
no . specified in 
column no . 2 


Area included in 
the block from out 
of the extent in 
column no .3 


Itikalakunta 


1 /2 


M . C 
(Konda) 


23 . 77 ha 


23 .77 ha 


BOUNDARIES 


As per Chain and Campas survey the bearings are shown in the tables given below . 
The boundary line of this proposed block runs in 
NORTH : Starting from station no. 1 the boundary line runs in East direction to a length 
of 122 m with 93° magnetic bearing , from there the line runs in South East direction over 
a length of 116 m with 122°magnetic bearing , from station no . 3 it runs over a length of 
50 m in South East direction with 156° magnetic bearing and reaches station no . 4. 
Station Bearing in Degrees Distance in Mt) Distance ( in Links ) 
1 to 2 

122 
2 to 3 

580 
3 to 4 

50 

250 


610 


930 
1220 
1560 


116 


ANDHRA PRADESH GAZETTE , March 26 , 2019 


EAST : From station no.4 , it runs in South - West direction with the magnetic bearing of 
191° over a length of 126m up to station no.5. from there it runs in the Southern direction 
with the magnetic bearing 181° over a length of 160m upto station no. 6 and then in South 
– West direction with the magnetic bearing 1990 over a length of 167m upto station no 7 , 
from there it runs in South -West direction with magnetic bearing 220° over a length of 
71m upto station no 8 , from there it runs in South -West direction with magnetic bearing 
207° over a length of 148m upto station no 9 . from there it runs in South -West direction 
with magnetic bearing 237° over a length of 165m and reaches station no. 10 . 
Station Bearing in Degrees Distance (in Mt) Distance ( in Links ) 
4 to 5 

126 

630 
5 to 6 

160 

800 
6 to 7 

167 

835 
7 to 8 

355 
8 to 9 
9 to 10 

825 


1910 
1810 . 
1990 
2200 
2070 


740 


2370 


165 


SOUTH : From station no . 10 , it runs in West direction with magnetic bearing 280° 
over a length of 81m and reaches station no .11. 


Station 
10 to 11 


Bearing in Degrees 

280 


Distance ( in Links ) 


Distance ( in Mt) 

81 


405 


WEST ; From station no. 11, it runs in North - West direction with magnetic bearing 350° 
Over a length of 164mt reaches station no 12 , from there the line runs in North - East 
direction with magnetic bearing 16° over a length of 158mt to station no. 13 , thence the 
line runs in North - East direction with magnetic bearing 11° over a length of 159mt to 
station no14 , thence the line runs in North - East direction with magnetic bearing 14 " 
over a length of 146mt to station no. 15 , thence the line runs in North - East direction 
with magnetic bearing 10° over a length of 106mt upto station no 16 and from there the 
line runs in North -East direction with magnetic bearing 35° over a length of 125 mt and 
reaches station no. 1 which is the starting point of the boundary line of the block . 
Station 

Bearing in Degrees Distance ( in Mt) Distance ( in Links ) 
11 to 12 

820 
12 to 13 

158 
13 to 14 
14 to 15 
15 to 16 
16 to 1 


4 + 


350 " 


164 


160 


159 
146 
106 
125 


790 
795 
730 
530 
625 


104 
350 


In exercise of the powers conferred by sub . Sec. ( 1) of Sec. 26 of the A . P . F . Act, 1967 

(Act. I of 1967) the Governor of A . P . hereby: - 


ANDHRA PRADESH GAZETTE , March 26 , 2019 


Declares that all kinds of trees and all classes of trees in the said Banglakonda 
protected forest to be reserved from the date of Publication of this notification in 
A . P . Gazette ; and 
Prohibits , except in accordance with the rules made under this Act from the date 
of aforesaid , the quarrying of stone, of the burning of lime or charcoal or the 
collection or subjection to any manufacturing process or removal of any Forest - 
produce in the said Banglakonda protected Forest and the breaking up or clearing 
for cultivation , for building , for herding cattle or for any other purpose , of the said 
Banglakonda protected forest . 


Remarks: - 


A ) 
B ) 


Enclosures - Nil 
Right of ways to be admitted - NIL 


ASHWINIKUMAR PARIDA , 
Special Chief Secretary to Government. 


ANDHRA PRADESH GAZETTE, March 26, 2019 


డాప్లు నోటిఫికేషన్ 


1967 ఆంధ్రపదేశ్ అటవీ చట్టం, 1967లో 1వ చట్టంలోని 24 వ విభాగము లోని 1వ ఉప 
విభాగము ద్వారా లభించిన అధికారాలను పురస్కరించుకొని , ఆంధ్ర ప్రదేశ్ గవర్నరుగారు ఈ క్రింది 
అనుసూచిలో నిర్దేశించిన సరిహదుల భూమిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ గెజిట్ నందు పొందు పరచబడిన తేదీ 
నుండి రక్షిత అడవిగా గుర్తించబడునని ఇందుమూలముగా తెలియజేయడమైనది . ( ఇందులకు సంబంధించిన 
పటమును ప్రధాన ముఖ్య అటవీసంరక్షణాధికారి వారి కార్యాలయము, ఆంధ్ర ప్రదేశ్ , హైదరాబాదు నందు 
ఉంచడమైనది . ) 


అనుసూచి 


జిల్లా పేరు 


: పశ్చిమ గోదావరి జిల్లా 


డివిజను పేరు 


: ఏలూరు 


మండలము పేరు 


: బుట్బాయ గూడి 


రేంజి పేరు 


: కన్నాపురం 


సమీప గ్రామముల పేర్లు 


: ఇటికల కుంట 


రిజర్వు అడవిగా ప్రతిపాదించినబ్లాకు పేరు 


: బంగ్లా కొండ 


రిజర్వు ఆడవిగా ప్రతిపాదించినబ్లాకువిస్తీర్ణం : 23. 77హెక్టార్లు ( చుట్టుకొలత 2.064 కి. మీ ) 

ప్రతిపాదించబడిన బ్లాకులో చేర్చబడిన విస్తీర్ణం వివరములు ( రెవెన్యూ అడంగల్ / పహాణి ప్రకారం ) 


ఊరు వేరు | సర్వే నం | 


ఆ నేల తీరు 


రెండవ గడిలోని సర్వే 

సం . విస్తీర్ణం పా 
( రెవెన్యూ అడంగల్ , 
పహాణి ప్రకారం ) 


3వ గడిలోని విస్తీర్ణం నుండి 
రిజర్వు ఆడవిబ్లాకులో 
చేర్చబడిన విస్తీర్ణం హె . 
( రెవెన్యూ అడంగల్ / పహాణి 

ప్రకారం) 


ఇటికల 
కుంట 


1 / 2 


యం .సి ల్యాండు 
( మైనర్ సర్వూట్ ) 


23 . 77 హె 


23. 77 హె 


ANDHRA PRADESH GAZETTE, March 26, 2019 


సరిహదులు 
కాంపాస్ మరియు చెయిన్ లేదా గొలుసుల సర్వే ప్రకారం మరియు క్రింది పట్టికలో చూపిన ప్రకారం 
ఈ ప్రతిపాదిత బ్లాకు యొక్క సరిహద్దు గీత ..... 2 
ఉత్తరము :స్టేషన్ నెం . 1 వద్ద 93° డిగ్రీలతో ప్రారంభమయి తూర్పు దిశలో 122 మీటర్లు ప్రయాణించి 
అచట నుండి 122° ఆగ్నేయ దిశలో 116 మీటర్లు ప్రయాణించి స్టేషన్ నెం . 3 చేరుకుని అచట నుండి 
156 ఆగ్నేయ దిశలో 50 మీటర్లు ప్రయాణించి స్టేషన్ నెం. 4 కు చేరుతుంది . 
స్టేషన్ నెం . 

బేరింగ్ డిగ్రీలలో | దూరము మీటర్లలొ | దూరము లింకులలో 
నుండి వరకు 

122 
116 

250 


TRT 


930 


122 


116 - 


- Con 


2 13 1 


580 


156 


తూర్పు : స్టేషన్ నెం . 4 నుండి 1919 నైరుతి దిశలో 126 మీటర్లు ప్రయాణించి స్టేషన్ నెం.5 కు , అచట 
నుండి 181° ఆగ్నేయ దిశలో 160 మీటర్లు ప్రయాణించి స్టేషన్ నెం. 6 చేరుకుని , అచట నుండి 1999 
నైరుతి దిశలో 167 మీటర్లు ప్రయాణించి స్టేషన్ నెం. 7 కు , అచట నుండి 220° నైరుతి దిశలో 71 మీటర్లు 
ప్రయాణించి స్టేషన్ నెం. 8 కు , అచట నుండి 207° నైరుతి దిశలో 148 మీటర్లు ప్రయాణించి స్టేషన్ నెం. 9 
కు , తరువాత 237ి నైరుతి దిశలో 165 మీటర్లు ప్రయాణించి స్టేషన్ నెం. 10 కు చేరుతుంది . 
స్టేషన్ నెం . 

బేరింగ్ డిగ్రీల దూరము మీటర్లలో దూరము లింకులలో 
నుండి వరకు 

630 

800 
167 

835 

355 
148 

740 
165 


1910 


_ 126 
160 


₹90.00 


1810 
1990 


2200 


71 


2070 


2370 


825 


దక్షిణము : స్టేషన్ నెం. 10 నుండి 280° పశ్చిమ దిశలో 81 మీటర్లు ప్రయాణించి స్టేషన్ నెం. 11 కు 
చేరుతుంది . 

స్టేషన్ నెం . 
నుండి వరకు 

బేరింగ్ డిగ్రీలలో | దూరము మీటర్ల లో | దూరము లింకులలో 
- 10 11 1 280 

81 

405 


పడమర :స్టేషన్ నెం. 11 నుండి 350°వాయువ్య దిశలో 164 మీటర్లు ప్రయాణించి స్టేషన్ నెం. 12 కు చేరి , 
అచటనుండి 16° ఈశాన్య దిశలో 158 మీటర్లు ప్రయాణించి స్టేషన్ నెం .13 కు చేరి , అచటనుండి 11° 


ANDHRA PRADESH GAZETTE, March 26, 2019 


ఈశాన్యదిశలో 159 మీటర్లు ప్రయాణించి స్టేషన్ నెం . 14 కు చేరి , అచటనుండి 14° ఈశాన్యదిశలో 146 

మీటర్లు ప్రయాణించి స్టేషన్ సెం . 15 కు చేరి , ఆచటనుండి 10° ఈశాన్య దిశలో 106 మీటర్లు ప్రయాణించి 
స్టేషన్ నెం . 16 కు చేరి , అచటనుండి 35° ఈశాన్య దిశలో 125 మీటర్లు ప్రయాణించి సరిహద్దు గీత 
యొక్క మొదటి స్థానం ఆంన స్టేషన్ నెం .1 కు తిరిగి చేరుతుంది . 
స్టేషన్ నెం . 

బేరింగ్ డిగ్రీలలో దూరము మీటర్లలో 


దూరము లింకులలో 


నుండి 
11 


వరకు 
12 


3500 


820 
790 


12 


13 


16 


164 
158 
159 
146 


13 


795 


16 


730 


10 


16 


16 


530 
625 


01 


L6 


1967 ఆంధ్రపదేశ్ అటవీ చట్టం , 1967 లో 1వ చట్టంలోని 26 వ విభాగము లోని 1 వ ఉప 
విభాగము ద్వారా లభించిన అధికారాలను పురస్కరించుకొని, ఆంధ్రప్రదేశ్ గవర్నరుగారు ఇందుమూలముగా 
ప్రకటించునది . 


. 


1) 


ప్రతిపాదిత బంగ్లా కొండ రక్షిత అడవి నందు గల అన్ని రకముల వృక్ష జాతులను ఆంధ్ర ప్రదేశ్ 
ప్రభుత్వ గెజిట్ నందు పొందు పరచబడిన తేదీ నుండి రిజర్వు చేయబడుచున్నవి మరియు 


II) 


గెజెట్ ప్రకటిత తేదీ నుండి ప్రతిపాదిత బంగ్లా కొండ రక్షిత అడవి నందు పై తెలిపిన 
చటమునందు అంగీకరించినవి మినహాయించి , మిగిలిన అన్నిరకముల గనుల త్రవ్వకము , 
( రాళ్ళు , సున్నపు 
రాయి) బొగ్గు కాల్చుట , లేదా అందుకొరకు సేకరించుట లేదా ఏదైనా తయారీ 
చేయుట , అటవీ ఫలసాయమును తొలగించుట లేదా వ్యవసాయమునకు గాని, భవనముల 
నిర్మాణమునకు గాని, పశువుల పెంపకమునకు గాని, మరియే ఇతర అవసరముల కొరకు గాని 
అడవిని నరుకుట నిషేధము. 


రిమార్కులు : 

ఎ ) 


ఈ ప్రతిపాదిత అడవి బ్లాకులోపల ఏ విధమైన గ్రామానుభవ ప్రాంతములు ( ఎంక్లోజర్స్) - 
లేవు . 
అనుమతించ వలసిన రహదార్లు - లేవు 


బి ) 


అశ్వని కుమార్ పరీడా , 
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి . 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www .apegazette . cgg . gov . in 


